9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


శ్రీ శివ నామావళి అష్టకమ్‌ - భాలార్థముతో - 


. హే చంద్రచూడ మదనాంతక శూలపాణే 
స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో! 
భూతేశ భీతభయసూదన మామనాధ 
సంసార దుఃఖ గహనాత్‌ జగదీశ రక్ష 
ఓ చంద్రుడు తలపై నున్న ఈశ్వరుడా! మన్మథుని సంహరించినవాడా! చేతిలో 
శూలము ధరించినవాడా! శాశ్వతుడా! కైలాసముపై నుండువాడా! పార్వతీపతీ! 


మహేశుడా! శంభో! భూతనాథుడా! భయపడువారి భయములను పోగొట్టువాడా! 
అనాథుడనైన నన్ను సంసార దుఃఖారణ్యము నుండి రక్షించుము. 


02. హె పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే 
భూతాధిప ప్రమథనాథ గిదీశచాప। 
హే వామదేవ భవ రుద్ర పినాకపాణి 
సంసార దుఃఖ గహనాత్‌ జగదీశ రక్ష॥ 


ఓ పార్వతీ హృదయ వల్లభుడా! చంద్రమౌళీ! భూత నాథుడా! ప్రమథగణములకు 
నాయకుడా! మేరు పర్వతమును విల్లుగా చేసుకున్నవాడా! ఓ వామదేవుడా! భవుడా! 
రుద్రుడా! పిణాకపాణీ! జగదీశుడా! నన్ను సంసార దుఃఖారణ్యము నుండి రక్షింపుము. 


03. హౌ నీలకంఠ వృషభధ్వజ పంచవక్ర 
లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ 


Kiron Type Institute 


హే ధూర్దటే పశుపతే గిరిజాపతే మాం 

సంసార దుఃఖ గహనాత్‌ జగదీశ రక్ష 

ఓ నల్లని కంఠము వాడా! జెండాపై ఎద్దు గుర్తు కలవాడా! ఐదు ముఖము 
లున్నవాడా! లోకేశ్వరుడా! సర్పములను కంకణములుగా ధరించిన వాడా! ప్రమథ 


గణములకు నాయకుడా! శర్వుడా! బరువైన జటలు కలవాడా! పశుపతీ! గిరిజాపతీ! 
జగదీశుడా! నన్ను సంసార దుఃఖారణ్యము నుండి రక్షింపుము. 


04. హే విశ్వనాథ శివశంకర దేవదేవ 

గంగాధర ప్రమథనాయక నందికేశ। 

బాణేశ్వరాంధక రిపో హర లోకనాథ 

సంసార దుఃఖ గహనాత్‌ జగదిశ రక్ష 

ఓ విశ్వనాథుడా! శివుడా! శంకరుడా! దేవతలకే దేవుడైన వాడా! గంగను ధరించిన 
వాడా! (ప్రమధగణములకు నాయకుడా! నందీశ్వరుని ఎలెడువాడా! బాణాసురుని 


కాపాడిన వాడా! అంధకుడను రాక్షసుని సంహరించిన వాడా! హరుడా! లోకనాథుడా! 
జగదిశుడా! నన్ను సంసార దుఃఖారణ్యము నుండి రక్షింపుము. 


05. వారాణసీపురపతే మణికర్ణికేశ 
వీరేశ దక్షమఖకాల విభో గణేశ। 
సర్వజ్ఞ సర్వహృదయిక నివాస నాథ 
సంసార దుఃఖ గహనాత్‌ జగదిశ రక్ష 


Kiron Type Institute 


ALT DE Edad 
Soto ల 3౪m? 


| వారాణసీపట్టణమునేలు వాడా! మణికర్ణికా ఘట్టమును పాలించు వాడా! వీరేశుడా! 
| దక్షుని యజ్ఞమును నాశనము చేసిన వాడా! అంతటా వ్యాపించిన వాడా! ప్రమథగణము 
లకు నాయకుడా! అన్నీ తెలిసిన వాడా! అందరి హృదయములందు నివసించు వాడా! 
ప్రభూ! జగదీశుడా! నన్ను సంసార దుఃఖారణ్యము నుండి రక్షింపుము. 


06. శ్రీమన్మహేశ్వర కృవామయ హే దయాళో 
హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ। 
భన్మాంగరాగనృకవాల కలాప మాల 
సంసార దుఃఖ గహనాత్‌ జగదీశ రక్ష 


శ్రీమంతుడగు మహేశ్వరా! కృపకలవాడా! దయామయీ! ఆకాశమే జుట్టుగా 
కలవాడా! నల్లని కంఠమున్న వాడా! ప్రమథగణములకు నాయకుడా! భస్మమును 
పూసుకున్నవాడా! మానవుల కపాలములను మాలగా ధరించినవాడా! ఓ జగదిశుడా! 
నన్ను సంసార దుఃఖారణ్యము నుండి రక్షింపుము. 


07. కెలాసశెలవినివాస వృషాకపె హే 
మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస। 
నారాయణ(పియ మదాపహ శక్తినాథ 
సంసార దుఃఖ గహనాత్‌ జగదిశ రక్ష॥ 


కైలాస పర్వతము నందు నివసించువాడా! ధర్మస్వరూపుడైన జగ [ద్రక్షకుడా! 
మృత్యువును జయించినవాడా! మూడు కన్నులు కలవాడా! మూడు లోకములందు 
నివసించు వాడా! నారాయణునకు ఇష్టుడైన వాడా! గర్వమును పోగొట్టు వాడా! శక్తి 
స్వరూపిణి అగు పార్వతికి నాథుడా! ఓ జగదిశుడా! నన్ను సంసార దుఃఖారణ్యము 
నుండి రక్షింపుము. 


Kiron Type Institute 


08. విశ్వేశ విశ్వ భవనాశక విశ్వరూప 
| విశ్వాత్మక ప్రిభువనైక గుణాధికేశ। 

హే విశ్వనాథ కరుణామయ దినబంధో 

సంసార దుఃఖ గహనాత్‌ జగదీశ రక్ష॥। 

విశ్వము నేలెడివాడా! సమస్త ప్రపంచములకు పుట్టుక మొదలగు దుఃఖములను 
నశింప చేయువాడా! విశ్వ స్వరూపుడా! విశ్వమునకు అంతరాత్మయైన వాడా! మూడు 


లోకములందు అధిక గుణములున్న ఒక్కడైన ఈశ్వరుడా! ఓ విశ్వనాథుడా! కరుణా 
మయుడా! దీనులకు బంధువైన వాడా! ఓ జగదీశుడా! నన్ను సంసార దుఃఖారణ్యము 


09. గౌరి విలాస భవనాయ మహేశ్వరాయ 


పంచాననాయ శరణాగత కల్పకాయ। 
శర్వాయ సర్వజగతామధిపాయ తస్మై 
దారిద్ర దుఃఖ దహనాయ నమః శివాయ॥। 
నమః శివాయ! నమః శివాయ! 
పార్వతీ విలాసములకు నివాసమైన వాడు, మహేశ్వరుడు, ఐదు ముఖములున్న 
వాడు, శరణు పొందిన వారి కోరికలు తీర్చు కల్పవృక్షము, సర్వరూపుడు, సమస్త 


ప్రపంచములను వాలించువాడు, దారిద్ర్య దుఃఖమును తగులబెట్టువాడు అగు ఆ 
పరమేశ్వరునకు నమస్కారము. 


Kiron Type Institute 


ఈ10]1196| 96/41 ౪౮౦! 


ఉఊ౧ఎుంంరంంరుగుల ౧౧౧ 609౧౪9 
YY GSW Gt? PW 


Kiron Type Institute 


9}n}nsu| edA] (౦.0! 


ర రా ర UE. 


Be 


Mas 


111114 ; 


k 


ఆ 
(ag) 
Oa) 
Nx 
రా 
రా 
వ 
రా 
కా 
© 
Ue) 
యు 
రా 
చ 
వ 
5 
xs 
రా 
1 
63 
fi 


తలియకీయవలస్‌నది 


తో 


(ఎక్కడనా ప్పులు ఉం సహృదర 0 


ఏ కానా కనా. 
leg FETE 


